అథ పంచాశతమో%ధాశయః 
దుర్గా చరితము 
మునయ ఊచుః | 


శోతుకామా వయం సర్వే దుర్గాచరితమన్వహమ్‌ | అపరం చ 
మహాప్రాజ్ఞ తత్త్వం వర్ణయ న్కదుతమ్‌ || 1 


శృణ్వతాం త్వన్ముఖాంభోజాత్క థా నానా సుధోపమాః | న తృప్యతి 
మనో%స్మాకం సూత సర్వార్థ విత్తమ || 2 


మునులు ఇట్లు పలికిరి - 


ఓ మహాబుదిశాలీ ! మేమందరము ప్రతిదినము దుర్గాచరితమును 
వినగోరుచున్నాము. మాకు మరియొక అదుతమగు తత్త్వమును 
వర్లించి చెప్పుము (1). ఓ సూతా ! సర్వవిషయములు తెలిసిన 
వారిలో నీవు శేషుడవు. నీ ముఖపద్యమునుండి అమృతము వంటి 
అనేక గాధలను వినుచున్న మా మనస్సులకు తృప్తి కలుగుట లేదు 
(2). 


సూత ఉవాచ | 


దుర్గమః ప్రథితో నామ్నా రురుప్తతో మహాబలః | బబహ్మణో వరదానేన 
చత్నప్రోో లభత శుతీః || 3 


దేవాజేయబలం చాపి సంప్రాప్య జగతీతలే | కరోతి స్మ బహూన్‌ 
పాపాన్‌ దివి దేవాశ్చకంపిరే || 4 


సర్వా న్మోషు వేదేషు క్రియా నష్టా బభూవ హ | బాహ్మణాశ్చ 
దురాచారా బభూవుస్సృుసురాస్తదా || 5 


న దానం న తపో%తుుగం న యాగో హవనం న హి | అనావ్నష్టిస్తతో 
జాతా పృథివ్యాం శతవార్తికీ || 6 


హాహాకారో మహానాస్వీత్తిషు లోకేషు దుఃఖితాః | అభవంశ జనాస్సుర్వే 
క్రుతృడ్సాం పెడితా భృశమ్‌ || 7 


సరితస్సాగరాశ్చెవ వాపీకూపసరాంసి చ | నిరలా అభవన్‌ సర్వే 
సంశుష్కా వృక్షవిరుధః || 8 


తతో దృష్టా మహాదుఃఖం ప్రజానాం దీనచేతసామ్‌ | త్రిదశాశ్శరణం 
యాతా యోగమాయాం మహేశ్వరీమ్‌ || 9 


సూతుడిట్లు పలికెను - 


దుగముడు అను పేరుతో ప్రసిద్దిని గాంచిన మహాబలశాలియగు 
రురుప్తతుడు [బహ్మ ఇచ్చిన వరముల ప్రభావముచే నాలుగు 
వేదములను పొందాను (3). ఆతడు దేవతలచే జయింప శకము కాని 
బలమును కూడ పొంది భూమండలమునందు అనేక పాపములను 
చేయుచుండగా, స్వర్గములో దేవతలు వణికిపోయిరి (4). వేదములు 
అదృశ్యము కాగా వేదోక్త కర్మలన్నియు నష్టమయ్యును. అపుడు 
(బాహ్మణులు మరియు దేవతలు దురాచారపరాయణులరి (5). 
దానము గాని, మిక్కిలి తీవమగు తపస్సు గాని, యాగము గాని, 
హోమము గాని లేకుండెను. దాని వలన భూలోకములో వంద 
సంవత్సరములు అనావృష్టి కలిగెను (6). పెద్ద హాహాకారము బయలు 
దేరెను. ముల్లోకములోని [ప్రాణులు అందరు ఆకలిదప్పికలచే 
మిక్కుటమగు పీడను పొంది దుఃఖించుచుండిరి (7). నదులు, 
సము[దములు, దిగుడు బావులు, నూతులు, సరస్సులు, అన్నీ 
ఎండిపోయిను. చెటు, లతలు పూర్తిగా వాడిపోయిను (8). అపుడు 
దైన్యముతో నిండిన మనస్సులు గల జనుల మహాదుఃఖమును చూచి 
దేవతలు యోగమాయాస్వరూపిణి యగు మహేశ్వరిని శరణు జొచ్చిరి 
(9). 


దేవా ఊచుః | 


రక్ష రక్ష మహామాయే స్వకీయాస్ఫకలాః ప్రజాః | కోపం సంహర నూనం 
త్వం లోకా నంక్ష్యంతి చాన్యథా || 10 


కథా శుంభో హతో దైత్యో నిశుంభశ) మహాబలః | 
ధూమక్షశృండముండెా చ రక్తబీజో మహాబలః || 11 


స మధుః కైటభో దైత్యా మహిషాసుర ఏవ చ | తథైవాముం 
కృపాసింధో దీనబంధో జహి (దుతమ్‌ || 12 


అపరాధో భవత్వేవ బాలాకానాం పదే పదే | సహతే కో జనో లోకే 
కేవలం మాతరం వినా || 13 


యదా యదాభవద్వుఃఖం దేవానాం బ్రహ్మణాం తథా | తదా 
తదావతీర్యాశు కురుషే సుఖినో జనాన్‌ || 14 


ఇతి విక్షబితం తేషాం సమాకర్య కృపామయీ | అనంతాక్షమయం 
రూపం దర్శయామాస సాం[పతము || 15 


ధనుర్పాణా తథా పద్మనానామూలఫలనాని చ | చతుర్చిర్దధతీ 
హసై*#ః ప్రసన్నముఖపంకజా || 16 

తతో దృష్టా ప్రజాస్తప్తాః కరుణాపూరితేక్షణా | రురోద నవ ఘసాణి 
నవరాతీస్పమాకులా || 17 


మోచయామాస దృష్టిభ్యో వారిధారాస్సహనశః | తాభిః ప్రతర్పితా 
లోకా జౌషధ్యస్నకలా అపి || 18 


అగాధతో యాస్సురితో బభూవుస్సాగరా అపి | రురుహురరణి పో 
శారమూల ఫలాని చ || 19 


వితతార కరస్థాని సుమనోభ్యః ఫలాని చ | గోభ్యస్తృణాని రమ్యాణి 
తథాన్యోభ్యో యథార్తతః || 20 


సంతుష్టా అభవన్‌ సర్వే సదేవద్విజమానుషాః | తతో జగాద సా దేవీ 
కిమన్యత్కరవాణి వః || 21 


దేవతలు ఇట్లు పలికిరి - 


ఓ మహామాయా ! రక్షించుము, రక్షించుము. ప్రజలందరు నీవారే. 
కోపమును ఉపసంహరించుము. నీవు అట్లు చేయనిచో, లోకములు 
నశించుట నిశ్వయము (10). శుంభుడనే రాక్షసుడు సంహరింపబడి 
గాధగా మిగిలీనాడు. మహాబలుడగు నిశుంభుడు, ధూయమాక్షుడు, 
చుండుడు, ముండుడు, మహాబలుడగు రక్షబీజుడు (11), మధువు, 
కెటభాసురుడు మరియు మహిషాసురుడు కూడ సంహరింపబడినారు. 
అదే విధముగా, వీనిని కూడ శిఘముగా సంహరించుము. ఓ 
దయానిధీ ! నీవు దీనులకు బంధురాలవు (12). పిల్లలు ప్రతి 
అడుగునందు అపరాధములను చేయుచునే ఉందురు. కాని ఆ 
అపరాధములను లోకములో తలిని మినహాయిస్తే, మరెవ్వరు 
సహించెదరు? (13)దేవతలకు మరియు [బాహ్మణులకు ఎయే 
కాలములలో దుఃఖము కలిగినదో, ఆయా కాలములలో నీవు వెంటనే 
అవతరించి జనులకు సుఖమును కలిగించెదవు (14). ఈ విధమగు 
వారి గోడును విని దయాస్వరూప్రరాలగు ఉమ వెంటనే అనంతమగు 
నేతములతో నిండియున్న రూపమును చూపించాను (15). 
వికసించిన పద్యము వంటి ముఖము గల ఆమె నాల్లు చేతులతో 
ధనస్సును, బాణములను, పద్మమును, అనేకములగు దుంపలను 
మరియు ఫలములను పట్టుకొని యుండెను (16). దుఃఖితులె 
యున్న తన సంతానమును గాంచి, అపుడు దయతో నిండియున్న 
కన్నులు గల ఉమ దుఃఖీతురాలై తొమ్మిది పగళ్లు, తొమ్మిది ర్యాతులు 
రోదించెను (17). ఆమె కన్నుల నుండి అసంఖ్యాకములగు 
కన్నీటిధారలను విడిచిపెక్తును. ఆ ధారలచే జనులు వృక్ష 
లతాదులు అన్నీ తడిసి తృప్తిని బడసినవి (18). నదులు మరియు 
సముుదములు నీటితో నిండి అగాధములైనవి. భూతలమునందు 
కూరలు, దుంపలు, ఫలములు పెరిగినవి (19). ఆమె దేవతలకు 
తన చేతిలోని ఫలములను, గోవులకు అందమగు గడిని, మరియు 


ఇతరులకు వారి అర్హతలను బట్టి పదార్ధములను పంచిపెక్పును (20). 
దేవతలు, [బాహ్మణులు, మరియు ఇతరమానవులు సంతోషమును 
పొందిరి. అపుడా దేవి, ' నేను మీకు ఇంకనూ ఎమి చేయవలెను ?' 
అని పలికెను (21). 


సమేత్యోచుస్తదా దేవా భవత్యా తోషితా జనాః | వేదాన్‌ దేహి కృపాం 
కృత్వా దుగ్గమేణ సమాహృతాన్‌ || 22 


తథాస్తితి ప్రభాష్యాహ యాత యాత నిజాలయమ్‌ | వితరిష్యామి వో 
వేదానచిరేణవ కాలతః || 23 


తతఃప్రముదితా దెవాస్స్వం స్వం ధామ సమాయయుః | సుపణమ్య 
జగద్యోనిం పులేందీవరలోచనామ్‌ || 24 


తతః కోలాహలో జాతో దివి భూమ్వంతరిక్షకే | తయ్చుత్వా 
రౌారవస్స్పద్యో న్యరుణత్సుర్వుతః పురీమ్‌ || 25 


తతస్తేెజోమయం చక్రం విధాయ పరితశ్శివా | రక్షణార్తం దేవతానాం 
స్వయం తస్మాదృహిగతా || 26 


తతస్పృమభవదుుద్దం దేవ్యా దైత్యస్య చో భయోః | వవృషుస్పమరే 
బాణాన్నిశితాన కంకటచిందః || 27 


ఏతస్మిన్నంతరే తసాాశ్శరీరాదమ్యమూర్తయః | కాలీ 
తారాచిన్నమస్తా శి విద్యా భువనేశ్వరీ || 28 


భైరవీ బగలా ధూయమా UE మ।తిపురసుందరీ | మాతంగీ చ మహావిద్యా 
నిగతా దశ సాయుధాః || 29 


అసంఖ్యాతాస్తతో జాతా మాతరో దివ్యమూర్తయః | చంద 
లేఖాధరాస్సర్వా స్సర్వా విద్యుత్సుమప్రభాః || 30 


తతో మాతృగణరుుదం |పావర్తత భయంకరమ్‌ | రౌరవీయం హతం 
తాభిరలమక్షాహిబీశతమ్‌ || 31 


జఘాన సా తదా దైత్యం దుగమం శూలధారయా | పపాత ధరణీ 
పృష్ట ఖాతమూలదుమో యథా || 32 


అపుడు దేవతలు ఒక చోటకు గుమిగూడి ఇట్లు పలికిరి : నీవు 
జనులను సంతోపపెట్టినావు. దుగముడు పట్టుకొని పోయిన 
వేదములను దయచేసి ఇమ్ము (22). ఆమె ఇట్లు పలికెను : 
అటులనే యగుగాక ! మీరు మీ ఇళ్లకు పాండు, పాండు. మీకు 
అచిరకాలములోననే వేదములను ఇచ్చాదను (23). అపుడు 
దేవతలు చాల సంతోషించి వికసించిన కలువలవంటి కన్నులు గల, 
జగత్కారణమగు ఉమాదేవికి చక్కగా (పణమిలి తమ తమ 
గృహములకు వెళిరి (24). అపుడు భూమియందు, అంతరిక్షములో 
మరియు స్వగములో కోలాహలము ఏర్పుడెను. దానిని విని 
రురుపు[తుడగు దుగముడు వెంటనే నగరమును అన్నివైపుల 
నుండియు ముట్తడించెను (25). అపుడు శివాదేవి దేవతల రక్షణ 
కొరకై తేజో రూపమగు చక్రమును చుట్టూ ఏర్పాటు చేసి, తాను 
స్వయముగా దానినుండి బయటకు వచ్చాను (26). అపుడు దేవికి ఆ 
రాక్షసునితో యుద్దము జరిగెను. వారా యుద్ధములో ఒకరిపై నొకరు 
కవచములను ఛేదించే వాడి బాణములను వరించిరి (27). ఇంతలో 
ఆమె శరీరమునుండి కాలి, తార, చిన్నమస్త, (్రీ విద్య; భువనేశ్వరి, 
భైరవి, బగల, ధూమ, ఢీ మ తిపురసుందరి, మహావిదా 
స్వరూపురాలగు మాతంగీ అనే పది సుందరాకారులగు (స్త మూర్తులు 
ఆయుధములను ధరించి బయత్వెడలిరి (28, 29). అపుడు 
దివ్యమూర్తులగు మాతృదెవతలు లెక్కలేనంతమంది ఉదయించిరి. 
వారందరు చందవంకను దాలి) మెరుపు తీగతో సమమగు కాంతిని 
కలిగియుండిరి (30). అపుడు ఆ మాతృగణములతో భయంకరమగు 
యుద్దము జరిగెను. దురముని వంద అక్షాహిణీల సెన్వమును వారు 
హతమార్చిరి (31). అపుడు ఆ శివాదేవి దుగమాసురుని 
శూలాగముతో కొట్టగా, ఆతడు మొదలు నరికిన చెట్టు వలె 
నేలగూలెను (32). 


ఇతం హత్వా తదా దైత్యం దురమాసురనామకమ్‌ | ఆదాయ చతురో 
వేదాన్‌ దదౌ దేవేభ్య ఈశ్వరీ || 33 


అస్మదర్గం త్వయా రూపమనంతాక్షిమయం ధృతమ్‌ | మునయః 
కీరయిష్యుంతి నతాక్రీంతా 3మతో%ంంబికే || 34 


ఆత్మదేహ సముదూతైెశ్శాకెర్లోకా ధృతా యతః | శాకంభరీతి విఖ్యాతం 
తతే నామ భవిష్యతి || 35 


దురమాఖ్యో మహాదైత్యో హతో యస్మాత్తతశ్శివే | దుర్గాం భగవతీం 
భాం వ్యాహరిష్యుంతి మానవాః || 36 


యోగనిదో నమస్తుభ్యం నమస్తేస్తు మహాబలే | నమో జ్ఞాసప్రదే 
తుభ్యం విశ్వమా।తే నమో నమః || 37 


తత్త్వమస్యాదివాక్వైర్యా బోధ్యతే పరమేశ్వరీ | అనంతకోటి 
[బహ్మాండనాయికాయి నమో నమః || 38 


వాజ్మనః కాయదు[ప్పాపాం సూర్యచం[దాగ్నిలోచనామ్‌ | స్తోతుం న 
శక్నుమో మాతస్త్వ్వతర్పభావాబుధా వయమ్‌ || 39 


మాదృశానమరాన్‌ దృష్ట్వా కః కుర్యాదీదృుఖీం దయామ్‌ | వర్గయిత్వా 
సురేశానీం శతాక్షీం మాతరం వినా || 40 


(తిలోకీ నాభి భూయేత బాధాభిశ) నిరంతరమ్‌ | ఏవం కార్వ్యస్త్వ్వయా 
యత్నోఖస్మాకం వైరివినాశనమ్‌ || 41 


అపుడీ విధముగా దుగమాసురుడనే రాక్షసుని సంహరించి, ఆ ఈశ్వరి 
నాల్గు వేదములను తీసుకొని వచి దేవతలకు ఇచ్చాను (33). 
అపుడు దేవతలు ఇట్లు పలికిరి: నీవు మా కొరకై అనంత నేతములతో 
గూడిన రూపమును ధరించితెవి. ఓ అంబికా ! కావున నిన్ను 
మహర్షులు శతాక్షి అని కీర్తించెదరు (34). నీవు నీ దేహము నుండి 
ఉదృవించిన శాకములతో జనులను పోషించితివి. కావున నీకు 
శాకంభరి అనే పేరు లోకప్రసిదిని పొందగలదు (35). ఓ శివాదేవీ | 


నీవు దుగముడనే గొప్ప రాక్షసుని సంహరించినావు గనుక, మానవులు 
నిన్ను దుర్గ, భగవతి, భద అను పేర్లతో పిలిచెదరు (36). ఓ 
యోగన్నిదా ! మహా బలము గలదానా ! జ్ఞానము నిచ్చుదానా ! 
జగన్మాతవగు నీకు అనేక నమస్కారములు (37). ఓ పరమేశ్వరీ ! 
తత్త్వమసి (అది నీవే అయి ఉన్నావు) ఇత్యాది మహావాక్యములు 
నిన్నే బోధించుచున్నవి. అనంతకోటి బహ్మండములకు 
అధీశ్వరియగు తలికి అనేక నమస్కారములు (38). ఓ తలీ | 
వాక్కునకు, మనస్సునకు అందనిది, కర్మచే పొంద శక్యము కానిది 
అగు నీ ప్రభావము మాకు తెలియదు. సూర్యుడు, చందుడు, అగ్ని 
నెతములుగా గల నిన్ను మేము స్తుతించలేము (39). మావంటి 
దేవతలను చూచి, దేవదేవి మరియు శతాక్షి అగు తలీని 
మినహాయిస్తే, ఇట్టి దయను ఎవరు చూపెదరు ? (40) నీవు మా 
శత్రువులను వినాశనమొనర్చి ముల్లోకములకు ఏ కాలమునందైననూ 
బాధలు, పరాభవములు లేకుండునట్లు నీవు ఈ తీరున 
పయత్నమును చేయదగును (41). 


దేవ్యువాచ | 


వత్సాన్‌ దృష్టా యథా గావో వ్యగా ధావంతి సత్వరమ్‌ | తథైవ 
భవతో దృష్టా ధావామి వ్యాకులా సతీ || 42 


మమ యుమ్మానపశ్యంత్వా పశ్యంత్యా బాలకానివ | అప [పాణాన్‌ 

పయచుంతా$ః క్షణ ఎకో యుగాయతే || 43 

కాపి చింతా న కర్తవ్యా యుష్మాభిర్సకి శాలిభిః | భవతాం మయి 

తిష్టంత్యాం సంహరంత్యాం నిజాపదః || 44 

యథాపూర్వుం హతా దైత్యా హనిమ్యామి తథా*సురాన్‌ | సంశయో 
నాత కర్తవ్యస్సత్యం సత్యం [బబవిమ్యహమ్‌ || 45 


యదా శుంభో నిశుంభశ్చాపరౌ దైత్యా భవిష్యుతః | తదాహం 
నందభార్యాయాం యశోదాయాం యశోమయీ || 46 


యోనిజం రూపమాసాయ జనిష్యే గోపగోకులే | హనిష్యామ్యసురౌ 
తన్మాం వ్యాహరిష్యుంతి నందజామ్‌ || 47 


(భామరం రూపమాసాయ వధిష్యామ్యరుణం యతః | భామరీతి చ 
మాం లోకే కీర్తయిష్యుంతి మానవాః || 48 


కృత్వా భీమం పునా రూపం రక్ర్షాంస్యత్స్యామ్యహం యదా | భీమా 
దేవీతి విఖ్యాతం తన్నే నామ భవిష్యతి || 49 


యదా యదా%సురోతెవం బాధా భువి భవిష్యతి | తదా 
తదావతీర్యాహం శం కరిష్యామ్యుసంశయమ్‌ || 50 


యా శతాక్షీ స్మృతా దేవే సైవ శాకంభరీ మతా | సైవ ప్రకీర్తితా దుర్గా 
వ్యకిరేకైెవ (తిష్వుపి || 51 


న శతాక్షి సమా కాచిధయాలుర్ప్చవి దేవతా | దృష్వాజరుదత్‌ర్పజాస్తప్తా 
యా నవాహం మహేశ్వరీ || 52 


ఇతి [వీ శివమహాపురాణ ఉమాసంహితాయాం దుర్గా చర్శిత వర్ణనం 
నామ పంచాశత్తమో%ధాాయః (50). 


దేవి ఇట్లు పలికెను - 


ఆవులు దూడలను చూచి వెంటనే కంగారుగా ఎట్లు పరుగెత్తునో, అదే 
తీరున నేను మిమ్ములను చూచి కంగారుపడుతూ పరుగెత్తుచుందును 
(42). మిమ్ములను చిన్న పిల్లలనువలా సాకి మీ కొరకై 
పాణములనెననూ ఇచ్చే నాకు మీరు కనబడనిచో క్షణము ఒక 
యుగము వలె నుండును (43). సమర్పురాలనగు నేను మీ పక్షాన 
నిలబడి మీ ఆపదలను తొలగించుచున్నాను గనుక, భక్తి 
సంపన్నులగు మీరు ఏ విధమైన చింతకు లోను కావద్దు (44). 
పూర్వములో నేను రాక్షసులను సంహరించి యుంటిని. భవిష్యత్తులో 
కూడ రాక్షస సంహారమును చేసెదను. ఈ విషయములో మీరు 
సందేహమును పెట్టుకొనవద్దు. నేను ముమ్మాటికీ సత్యమును 


పలుకుచున్నాను (45). శుంభనిశుంభులనే ఇంకో ఇదరు రాక్షసులు 
ఉదయించగలరు. అపుడు కీర్తిమంతురాలనగు నేను నందుని 
భార్యయగు యశోదయందు గొలపల్లెలో మనుజ(స్తీ రూపమును దాల్సి 
ఆ రాక్షసులనిద్దరినీ సంహరించెదను. ఆ కారణముగా నాకు నందజ 
అను పేరు కలుగగలదు (46, 47). నేను తుమ్మెదల రూపమును 
దాల్చి అరుణుని సంహరించెదను. ఆ కారణముచే లోకములోని 
మానవులు నన్ను భామరి అని కీర్తించెదరు (48). మరల నేను 
భయంకరరూపమును దాలీ రాక్షసులను భక్షి ంచాదను. అపుడు 
నాకు భీమాదేవి అనే పేరు ప్రసిదము కాగలదు (49). ఈ విధముగా 
భూలోకములో ఏయే కాలములయందు రాక్షస పీడ ఉదృువించునో, 
ఆయా కాలములలో నేను అవతరించి నిస్సందేహముగా సుఖమును 
కలిగించాదను (50). ఏ దేవి శతాక్షి యనబడునో, ఆమెయే శాకంభరి, 
ఆమెయే దుర్గ అని కీర్తింపబడుచున్నది. ఈ మూడు నామములు గల 
వ్యకి ఒక్కరే (51). మహేశ్వరియగు శతాక్షి తన సంతానము 
బాధపడుచుండుటను గాంచి తొమ్మిది రోజులు దుఃఖించినది. ఆమెతో 
సమానమగు దయ గల దేవత భూలోకములో మరెవ్వరూ లేరు (52). 


శి శివమహాపురాణములోని ఉమా సంహితయందు 
దుర్గాచరిత్రవర్తనము అనే ఏబదియవ అధ్యాయము ముగిసినది 
(50). 


